- నటీనటులు :-- 


* నాగేశ్వరరావు * సావిత్రి fi 
శ్‌ గుమ్మడి ౫ శాంతకుమారి 
* రేలంగి Xx సూర్యకాంతం 

* రమణారెడ్డి * గిరిజ 

శ రాజనాల * వాసంతి 
* చలం ౫ సురభి బాలసరస్వతి 
పతే నాగయ్య * చదలవాడ 


* ఏవి. సుబ్బారావు * అల్లు రామలింగయ్య 
_ టానియక్స్‌ 


“డా! శివరామకృస్థ్యయ్య "మొదలగువారు నటించిరి, 


చేపధ్యగాయకులు 3 


_ ఘంటసాల, పి, బి. (శ్రీనివాసన్‌, పిఠాపురం నాగేశ్వరరావు, 
సుశీల, | స్వర్ణలత, జానక్కి రాణి 


పద శ్రీవారి 
తరసం సములు 
* కధా సం(గహము * 


కృితానగరంలోని ఆనందనిలయం 
సిరిసంపదలతో తులతూగుతున్న : 
శ్రీ రఘుపతి నాయుడు గారిది. వారు 
తరతరాలుగా ధర్మ నాతలు. ఆయన, _ 
ఆయన కుమారుడు జగపతినాయుడు 
దాతృత్వాత్వానికి వారసులే ! పెద్దనాయుడు కుమార్తె ఎ్యాతి; 
అల్లుడు చ|క్రధరం. అంతా యేకకుటుంబవాసులు, జగపతికి కుమా 
రైలు ముగ్గురు; పద్మ, లత, రమః చక్రధరం కుమారుడు ప్రసాద్‌. 
ఈ పాపలతో కళకళ లాడుతూంది ఆనందనిలయం. నేలబడగానే 
పద్మను (ప్రసాద్‌ భార్యగా తీర్మానించారు పెద్దలు, 


కాలచక్రం దొర్లింది. దానధర్మాలకు మితమంటూ లేదాయని 
మామా అల్లుళ్ళు తర్కించుకున్నారు. ఆ విషఘడియ పెద్దనాయుడు 
గారిని తీసుకు పోయింది. తన తండ్రి బావవల్లే పోయినారన్న అ[కో 
శంతో జగపతినాయుడు తన చెల్లెల్ని, బావను, మేనల్లుళ్లి గడప 
దాటించాడు. ఆడపడుచు పార్వతి ఘౌల్లుమని యిల్లు విడిచి వెళ్ళింది. 
పిల్లలు బావురుమన్నారు. అంతా తలవని తలంపుగా జరిగిపోయింది, 
విధీ బలీయమే కదా ! : 


జగపతినాయుడు కుమా శ్రెలు పట్టణం చదువులకు 'వెళ్ళారు. 
కొన్నేళ్ళు గడచినవి. “నా ముగ్గురుబిడ్డలు మూడురత్నాల'ని మురిసి 
"పోయాడు జగపతి. ' 


ఆనందనిలయంలో మేనేజరే గంగడోలు గరఠరటయ్య, - ఆయన 
కుమారుడు ఏ. కే. మార్‌ వురఫ్‌ ఆనంద్‌కుమార్‌; పట్టణంలో చదు 
వుకు వచ్చి, అపరాధపరిశోధక నవలాపఠనంలో పడ్డాడు. ఆతని 
మ్మతుడు. మధు. ఈ అబ్బాయి లతను (ప్రేమించాడు. “ఆతని తండ్రి 


కై భుజంగం. జగపతినాయుడు భుజంగా 
నికి అప్పుపడ్తాడు. అందుకు గరటయ్య 
(ey 
సహకరించాడు. 


(పసాద్‌ "పెరిగి పెద్దవాడయాడు. 
కళాశాల వాగ్వాద పోటీలో (ప్రధమ 
బహుమతి పొందాడు. ఆ పోటీలో 


పద్మ, రమ కూడా పాల్గొన్నారు. 

కాని, వారెవరికీ తమ చుట్టరికం 

గుర్తులేదు. తనతో తెలివిగా వాదీంచిన' 

. పద్మకు మొదటి బహుమతి రాలేదని 

వనొద్‌ బాధపడ్డాడు. అది భా. అలాటిదే మరొకటి | అంతా 
అమ్మతో చెప్పాడు. పార్వతి గ్రహించింది. అంత చక్క గా మాట్లాడిన 
అమ్మాయిల్ని చూడాలని ఆమె కొడుకుతో చెప్పింది. మాటలో, 


ఆ ముగ్గురు పిల్లల్ని తల్లిముందు నిల బెట్టాడు కొడుకు. 

“ఆ అమ్మాయిలు తన మేనకోడక్ళోనని గుర్తుపట్టింది పార్వతి. 
అప్పటికంతా ఆనందమే! కాని, చిన్నపిల్ల రమ అక్షరాల అ|ప్రతి 
వాళ్ళ నాన్నే! పాతపగను నెమరు వేసుకుంది; తాను వెళ్ళిపోతానని 
చారితిసింది. అయింటపచ్చి మంచినిళ్ళేనా ముట్లకుండాముగ్గురు పిల్లలూ 
వెళ్ళిపోయారు. పార్వతికుమిలిపోయింది. (పసాద్‌'సరే! అనుకున్నాడు. 
పద్మ మాత్రం తహతహ లాడింది. విద్యార్థుల పికనికలో బావను 
కలుసుకుంది; క్షమించమన్నది. పార్వతి కూడా పద్మను ఆదరించింది. 
బావామరదళ్ళ పేచీలు రు వారి పెళ్ళి నిశ్చయం 
ఇప్పుడో అయింది యిప్పుడా | సూర 

క sind a " డబ్బు వూడి దానాలు చేశాడు జగపతి. తన అప్పు చెల్లించ 
| మనీ, లేకుంశే కోర్టుకు పోతాననీ భుజంగం నిక్కచ్చిగా చేప్పా 
డాయ్మనకు, అందులో గరటయ్య మాయనాటకం కొంత! ఈ గడ్డు 
పరిస్థితులనుంచి బైటపడాలని యింట్లో పడివున్న నగలు అమ్మేయ 
డానీకి సిద్ధపడ్డాడు జగపతి. యినుప పెళ్లై తెరిచాడు. బంగారు నగ 
అకు బదులు 'పెండరాళ్ళు (పత్యశ్ష మైనవి | ఎనరు చేశారీ దొంగతనం? 

మ i | 


5 


/ 
ఎవఠా భయంకర బడాచోర్‌ ? ఇంకే 
వరు? గంగడోలు గరటయ్యే |! స్వామి 
(దోహి! జగపతి వరిస్పితులు దిగ 
జారుతున్నె. 


వీ.: క. మార్‌ ర్యాతికిరాత్రి పట్టణం 
నుంచి యింటికివచ్చి తలుపు తట్టాడు. 
ఆలస్యంగా తలుపు తెరిచిన “కండి 
గిజగిజలాడడం, తల్రిగడిలో బంధించ 
బడిఉండడం గమనించిన ఏ. కమార్‌, 
అపరాధపరిశోధనా చిత్తుడు గనుక 
యేదో వాసనపట్లాడు యింటిసంగతి | 
ఆరాటంతో ఆదరణకోసం జగపతినాయుడు తన కుమార్తెలను 
చూడటానికి పట్టణం వెళ్ళాడు. పద్మ, (పసాదుల (పేమగాధ ఆయన 
చెవిన పడింది. పార్వతియింటికి పనికట్టుకునిపోయి, తనకొడుకును 
అదుపాజ్ఞలలో వుంచుకో మనీ. తమ రెండుకుటుంబాలు ఒకటి కాకూడ 
దనీ పార్వతిని శాసించాడు. అన్నకు తీసిపోని ఆచెల్లెలు, తన కొడుకు 
అతని కుమార్తెను కన్నెత్త యినా చూడడని, మాట యిచ్చింది. పద 
(పసాదుల (పేమ విచ్చిన్న మెంది. (బతుకులు భారమైనవా లేతహృద 
యాలకు. ఈ విఘాతం దేవుడిడా? మానవుడిదా ? అర్ధంకా లేదా భగ్న 
జీవులకు. 
ఆనండనిలయంలో పరిస్థితులు దారుణంగా పరిణమించాయి, 
జగపతినాయుడుగారి కుమార్తెలు యింటికి వచ్చేశారు. పద్మ పరిస్థి 
తులను (గ్రహించింది; యింట నౌకర్ష్ణను తొలగించింది; తానో 
చెలైెళూ కలసి నడుంకట్టారు. జగపతినాయుడు నిలువునా నీరై 
పోయాడు. తన యిల్తూ, యావదా స్తీ భుజంగం వేలానికి తెస్తున్నా 
డన్న మాటతో ఆయనకు పిడుగు పడ్డట్టయింది, తండ్రికి ధైర్యం 
చెప్పింది పద్మ; మధూ లతల వివాహానికివొప్పుకుం కు గట్టున వడ 
చ్చని అమె వూపొాంచింది. కాని. జగపతినాయుడు ఆ పరిస్థితుల్లో 
కూడా మనిషిగా నిలబడ్డాడు; సంబంధానికి ససేమిరా వప్పుకోలేదు. 


మధు తండిశో తన (పేమ 

లాపం బయట పెట్టాడు. అది 
విలాప మయింది, మంచికి 
వచ్చిన జగపతిని భుజంగం 
సీచంగామాట్లొడాడు; తన్నులు 
తిన్నాడు; జగపతి జెయిలు 
''పాలయినాడు పాపం | 
వారా పత్రికలలో అచ్చ 
యిన తనమేనమామ పరిస్థి 
తుల్ని పసాద్‌ తల్లికి చెప్పాడు; వేలంలో తన మామ యిల్లు వగైరాలు 
తానే తీసుకున్నాడు. వారు ఆనందనిలయంలో చేరేసరికి “జగపతి 
కుమార్తెలు యిల్లు విడిచి పోతున్నారు. ఆ మేనత్త అలమటించింది 
పిల్లలకోసం; వుండమని వారిని బతిమాలింది. ఆ 5 నాయుడు బిడ్డలే 
వాళ్ళు | పార్వతి నగల పెనై అమెకే అప్పగించి వెళ్ళిపోయారు. 

ఆనందనిలయంలో అవతరించాడు ఆనంద్‌; అక్కడున్న నగలు 
చూచి, పోయిన నగలు దొరికాయని సంబరపడ్డాడు. కాదనేసరికి 
చతికిలబడ్డాడు; దొంగిలించబడిన నాయుడుగారి నగలలో ఇలాంటి 
నగలే కొన్ని వున్నాయని వినగానే ఆనంద్‌ తిరిగి వుబ్బిపోయోడు. 
'అపఠాధపరిశోధనకు వుష్మకమించాడు; తన తండ్రి గరటయ్య వెంట 
బడ్డాడు. గరటయ్యకు తనభార్యే తలకింద ఫోరు! సువుతుడే గుండల 
మోద బరువూ అయినారు. 

మధూకి వివాహ (ప్రయత్నం సాగింది. పెద్ద కట్నం యిచ్చి 
సజంగంతో వియ్యమందాలని పానకాలరావు వచ్చి వారి యింట 
తిష్ట వేశాడు. గరటయ్య మధ్యవర్తి! మధూ మొండిగా నిలబడ్డాడు- 
లతనుతప్ప మరెవ్వరినీ పెళ్లాడనని. తండ్రీకొడుకుల కలహాన్ని (సాదు 
సర్ది, వివాహానికి దారితీశాడు, [ప్రసాదు [ద్రోహం తలౌెటాడని గర 
టయ్య జగపతినాయుడుగారి అమ్మాయిలకు తెలిపారు. 


- తారుమారు నాటకం యీ వివాహం. మధూకి వచ్చెక్కింది. 
ఆనందుకు పెళ్ళయింది. ఈ సైళ్ళి ఏ. ౩. మార్‌కు, (పసాద్‌ చెప్పు 


చేతలతో, తన అపరాధపరిశోధనకు 
దోహదమెంది. జీవిత సుడిగుండంలో 
లతకు నిలబడే శ క్తి లేదు. ఆమెకు 
జబ్బు చేసింది; ఆసుపత్రిలో చేరింది. 
పిచ్చిపట్టిన మధు కూడా అక్క "డే 
చేరాడు. (పసాద్‌ చేసిన మేలు. 
ఆఅమ్మాయిలకు అప్పటికి అరగ్గ మెంది. 
భార్య కొండమ్మ స సహకారంతో 
ఏ, క. మార్‌ తన అపరాధ పరిశో 
ధన త్మీవంచేసి రహస్యాన్ని భీదిం 
చాడు. గరటయ్యకు వెటై త్రింది; 
నగలు భుజంగానికి చ్చి అందినంత వరకు సామ్ము చేసుకోవా 
లనుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని గరటయ్యకు పంగనామాలు 
పెట్టాడు భుజంగం. ఇంటో నగలు మాయమైనవి. ఆనందుకు కధ 
యెదురుతిరిగించి ! అమ్మను బెదిరించి నిజం “శెలుసుకుని భుజంగం 
వెంట పడ్డాడా అమాయకుడు. 
ఆసు “పత్రిలో భుజంగానికి మధూ (పేమ నాటకం అర్థ మైంది; 
జగపతి కూతుళ్ళను అనరాని మాటలన్నాడు; కొడుకుని లాక్కు పోయి 
బంధించాడు. ఆసుపత్రికి (పసాద్‌ తల్లితో వచ్చాడు. క్షమించమని 
బావురుమన్నది': రమ. అందరూ ఆనందనిలయానికి బయలుదేరారు. 
లతా మధూల వివాహానికి వొప్పించే యత్నంతో (ప్రసాదు 
భుజంగం యింటికి వచ్చాడు. ఆతనికి ఆడబోయిన తీర్థ మెదురైంది | 
పోయిన మేనమామ నగలు కనుపించాయి (ప్రసాద్‌కు, మంచికి కాలం 
కాదు. లతా మధూల వివాహానికి భుజంగం వొప్పుకో లేదు, (పసాొదు 
నగల విషయం హెచ్చరించాడు. అన్నీ తనవేనని బోకరించాడు 
భుజంగం; దగ్గరకు వచ్చి పరీక్ష చేయమన్నాడు (పసాదుని. శరవే 
గంతో వచ్చాడు ఆనందకుమార్‌ అప్పుడే, సందిగ్గంలో నగలను చూడ 
డానికి ప్రసాద్‌ దగ్గరకు వచ్చాడు. దీపాన్ని (బద్దలుకొట్టి. చీకట్లో 
తల పగలగొట్టాడు భుజంగం | ఆ కటికి చీకట్లోనే కారులో బయలు 
చేరాడు. 


గదినుంచి (బైటపడ్డాడు, తర్మడి వెంటి 
పరుగెత్తాడు! శ్రప్పటికే కాలువలో 


విరగ్డ్జందని" యిల్లు చగుకున్నాడు. 

ఇంట్లో కొడుకు మధూలేడు! ఇధంతా 

యేమిటో (hes Mae 
తెల్లవారింది: జక వింతమనిషి 


గం యెదుట ! ఆతని దుష్త్రచర్యల్ని 
ఏకరువు పెట్టాడు; (బకిక్‌ “బాగు 
పడాలన్నా, తన కొడుకును చూడాలన్నా, ' రాత్రి 'పశ్నేండు 
గంటలికు ఆనందనిలయానికి నగలతో రమ్మని భుజంగాన్ని ఇెసిం 
తొడు; గరటయ్యకూ అదే వు 'తరువు జారీచేశాడు అత్యారాం | 


జగపతినాయుడుగారికి విడుదలయింది. అత్మ్యారాం అయన్ని 
కారులో .అన్హర్మదన్రిల్ణయం చేర్చాడు... ఆయన _తన. బిడ్డల్ని కలుసు 
కున్నారు; వ “దేవతో వారిని. కాపాడిందని (బహ్మానందం చెండారు. 
పోయిన నగలు, రాతి పన్నెండు గంతు న వస్తాయనే 
కబురు తెలిపాడు. ఆత్యారాం 


Yas రాత్రి పన్నెండు గంటల నాటకం షారరిభమెంది Pom 

చపిగకవః "2 భుజంగం, గరటయ్యలకు అది కాళర్యాతేనాఓ.. వారే. 

_మౌతారు ? నగలు దొరుకుతాయా ? ss యేమైనాడు 2 (టై 
జంటల మాట ? ల్ల ల్లో 


(అన్నీ తెరమీద సై 


"తల బాధుకుంటున్న మధు వక్క. 


విసిరాడు శరీత్తాన్ని 'భజంగం;/ సపీడ 


అత్మారాం పత్యక్ష మైనాడు-భుజం 


"*పాటలు* 
పాట. 1 . రచన; ఆ్రేయ 
నేపధ్యం: | 
పి ఇార్దితకునూరిఅండ్‌. బృందము 


పార్వతి _ చిట్టి పొట్టి. పాపలు 
ses చీరు నవ్వుల 'పూవ్రులూ 
ఫ్‌. "రే మా సిరిసంపదలు ] 
న వరాల ముద్దులమూటలు , 
Sart తరతరాల వరాల పంటలూ.  1చిట్టి! ః | 
పిల్లలు. కిలకిల నవ్వాలీ- ఇల్లే కళకళ meee 
పద్మ తలం 
న పార్వతి: బుల్లి బుల్లీ పాడి మాటలతో 
వుట్ట జనల కురవాలి 
p=: గోపాలునికి గోకులమందు 
పాలు వెన్న తినినంత 
కన 
యశోద వాని కడుపును జా సీ 
పెట్టిన బుచ్వే. బలమంతా 1చిటిః క 
ఆకాశంలో" అన్ని తారలకూ Se 
ఒకే.చందుడు వున్నాడూ న. Ss 
ముద్దులొలుకు యీముగ్గురికోసం : | 
వాడే బీరబిర దిగివచ్చాడూ. 
అత 1... ఎవరు? 
సర ; “జావ! 


పిల్లలు : జావ బావ పన్నీరు - జొవను పట్టుక తన్నేరు 
సాద్‌. "తంతే బావ వూరుకోడు - ఆాళికట్టి లాక్మెళాడు.. 1 
పాట, 2 నేపధ్యం : “వీ సుకీల్క జిక్కి జానకి జస ; కు 
పద్మ వేణుగానమ్ము, వినిపించెనే 1 

] ను కనిపించ జే స్తై [ (వేణు; 


రమ: 
లత; 

పద్మ న్‌ 
రమ: 


టే పద్మ (| 
పాట, 


పద్మ థ్‌ 
మధు : 


రమ: 
ఇత; 


|| (గూప్‌ : 


ఆనంద్‌ : 
(గ్రూప్‌: 


10 


| దోరవయసున్న కన్ని యలహృదయా 
లను _ దోచుకున్నాడని. విన్నాము 
చాడిలను 
గమ: అంత మొనగాడ కు ? 
లత; వింత కథలేనకేు | 
పర్మ : ఏడీ కనబడితే నిలవేసి 
అడగాలి వానినే వేణు! 
లత: మన్ను తిన్నావని 
యశోదమ్మ అడిగిందతు 
లేదు లేదనుచు లోకాలు 


చూపాడట 
అంత మోనగాడకు? 
వట్టి కథలేనశే | 
ఏడీ కనబడితే కనులారా చూడాలి వానినే ॥వేణు॥ 


దుడుకు .కృిష్ణయ్య మడుగులోన దూకాడట 

జడిసి "రేపళ్ల ప్రజలంతా మూగారట 

ఘలు ఘల్‌ “ఘల్లున - వళ్ళు రుల్‌ రుల్లన 

తాను ఫణిరాజు పడగపై తారంగ మాడనట ॥వేణు॥ 

లి, రచన : ఆ(తేయ 
నేపధ్యం : పి బి, (గ్రీనివానన్‌, జానకి రాణి మొ! 
వారాని కొక్క కే సన్‌ డే కుర్రాళ్ళ కంతా అది జాలీ డే 
హాళిడే _ జాలీడే _ హాలీడే ॥వారా॥ 


(పసాద్‌ : స్టా డంటు లెఫు స్వీటు, ఫ్యూచర్‌కు "మెయిన్‌ గేటు 


బాధ్యతలున్న పరీక్షలున్న, బాధలు లేవన్నా ॥వారా॥ 
వన్‌, టూ, (త్రీ, ఫోర్‌, ఫైవ్‌, సిక్స్‌ డేసంతా చదువూ 
సన్‌ డేనాడు సెల్యూట్‌ పోడూ, సరదాగా ఆడు ॥వారా॥ 
మనముందు వుంది గోలు, కొడతాము రేపు బాలు 
పాజాలి నేడు హం తుం ' మధు: ఆడాలి అట కం కం 
పాడాలి నేడు హం తుం మధు: అడాలి ఆట కం కం 


ఆనంద్‌; 


యిస్తే హాయిగ తినితిరిగేం॥ వారా॥ 


11 


అమ్మా నాన్నా పెసా ద 


రమ: ఫసు వీకులో శకేపిటలిసు 
అత: నెక్ట్‌ వీకులో సోషలిస్ట్‌ 
పద్య: ఆ పెవారం కమ్యూూనిస్టు 
(ప్రసాద్‌ : ఆఖరివారం "బు ర్రరిస్టు 
గ్రూప్‌: హాలీడే జాలీడే పోలీజే 
పాట. 4. 

నేపధ్యం. : ఘంటసాల, సుళీల 
రచన : థ్రీ (శీ 

(పసాద్‌ : ఎందుకో _ సిగ్ధెందుకో న్‌ 


(సాద్‌: 
పాట, $. 
ఎంద్‌. 


: చిన్ననాటి చిలిపి తలపు, ఇన్నాళ్లకు వలపు పిలుపు 


ఇంతలోనె అమ్మాయికి, అంతసిగ్గు ఎందుకో . ॥ఎందుకో॥ 
పంతాలె తీరెనని తెలిసినందుకేి మనసులు కలిసినందుకే: 
అందుకే. _. సిగ్గందు కే... 

C4 
చిరునవ్వుల చిన్నారీ, ఇంకా సిగాందు కే ॥ఎందు॥ 
కొనసాగిన కోరికలే, మురిపించేను వేడుకలై 
తనివారిగ యూవేళా, మనసే తూగాడనే 
అందుకే.. - సిగ్గందు కే.. 
నును సిగ్గుల అం అనురాగం చాగెనులే 
అనుఠాగం ఆనందం, అన్నీ నీ కోసమే 


ఏ; అందుకా = ఊం — సిగ్గందుకా 2 


ఆ( — 


: పంతాలే తీరెనని తెలిసినందుకా ? 
మనసులు కలిసినందుకే 


అందుకా . . సిగ్గందుకా Pere 

వం. ఘంటసాల, జానకి రచన: ఆ(కేయ 
ఈ పగలు రేయిగ పండు, వన్నెలగ : 
మారినదేమో చెలీ-ఆ కారణమేమి, చెలీ పద్మ: అ 


(ప్రసాద్‌ : 


పద్మ చ్చ 


(పసాద్‌ శ్‌ 


పాట, 


12 


(పసాద్‌ : వింతకాదు నా 

క చెంత నున్నది 1 

వెండి వెన్నెల జాబిలీ 

నిండు పున్నమి జాబిలీ 

పద్మ : క 

పసాద్‌ : మనసున తొణికే 

"  చిరునవ్వెందుకు 

సెదవులమోదికిరానీవు 
ల a పెదవి కదిపితే మదిలో మెదిలే 

మాట తెలియునని మానేవు = వెండి! 

కన్నులు తెలిపే కథల 'నెందుకు - శెప్పులార్చి ఏమా ర్చేవూ 

ot 

చెంపలుపూచె కెంపులు నాతో 

నిజము తెలుపునని జడిసేవూ ॥ వెండి॥ 

అలుక చూపి అటు వెపు తిరిగితే 

అగుపడ దనుకొని నవ్వేవూ 

నల్లని జడలో మలైపూలు 

స్తీ నవ్వున కద్దము చూపేనూ ॥'వెండి॥ 


é నేపధ్యం : సుళ్లీల రచన : ఆ(కేయ 


పద్మ : గుడిలో చేవుని గంటలా 
నా హృదిలో ఆరని మంటలా 
కలలు కన్న కన్నె వలపులూ | 
గాలిగోపుర దీపాలూ ॥గుడి॥ 
అలయ మందున దేవుడు వున్నా 
మనుజు లందరికి మనసులువున్నా 
ఆలకించరా ఆరాధనలూ 
ఆదరించరా అనుఠరాగాలూ ' ॥గుడి॥ 
(పేమించిన మా పసిహృదయాలను 
శాసించెనుగ్గా ముది'ద్వేషాలూ "=. “== 


13 


బేవుడు (వ్రాసిన (వాతలా-ఇవ్యి 
పెద్దలు చేసిన చేతలా.._ ॥గుడి॥ 
తొలి (పేమను చవి చూపిన తక్లే 
విధి లేదనుకొని విడదీసినదా 
యీ విషబిందువుచిందినదెవరో 
జీవిత “మెడారి చేసిన చెవరో 
పువ్వు నవ్వెను పున్నమి నవ్వెను 
పులకరించి యీజగమూన వ్వెన 
కొలను నవ్వెను కోరిక నవ్వెను. 
నవ్వ లేక నే నున్నానూ 
వయసు నవ్వెను సొగసూ నవ్వెను 
నవ్వు రాక యీమనసే నలిగాను 
వలపు నవ్వాను తలపూ నవ్వెను 
పగ రగిలీ అవి బలియై పోయెను 
కడుపు తీపితో కన్న బిడ్డకె , 
పాతవుకోరి యేగిన తండ్రికి 
చేయని నేరం శిక్ష వేసెను 
మాయని పాపం నాపాలాయును' 
కలిమో చెలిమి వెలసిన యిలూ 
వలుగు మాసి వెల వెలపోయెను 
లోకం నవ్వెను శోకం మిగిలెను 
లోలోపల నా గుండ లవిసెను 


వాటి గ రచన : కొసరాజు 
నేపధ్యం : పిఠావురం నాగేశ్వరరావు, న్వర్షలత 


ఆనంద్‌: కొండమ్మా, బంగారపు కొండమ్మా 
పిలిచినవుడు పల్కరులేవే, అంతులేని అల్క లులేవే 
ఆడవాళ్ళు అంతా ఇంతేలేవే, ఓ రంగులభొమ్మా ॥కొండ॥ 


8. 


(=. 


14 


కొండమ్మ: మారయ్యో - 
ఓ టక్కుల మారయ్యో 
పెళ్లి పెళ్ళి అంటారయ్యా, 
బేరాలకు దిగుతారయ్యా 
మగవాళ్ళు అంతా ఇం లేనయ్యా! 
మాటాడకయ్యా ॥మార॥ 
ఆనంద్‌: కట్నం నేరుగ బేరం 
చేసినవాడనా, 
కన్నారా చూసిన |వాడనా 
(బ్రహ్మ దేవు డే రాసుంటాడు, 
అమ్మ నాన్న బొనన్నారు 
కక్కురుమనక తలటఊ 'పేనుగదమ్మ, త ప్పేమిటమ్ళూ ॥కెండ॥ 
: మాటలుచూస్తే కోటలుదాటును జోరుగా 
సొరకాయలు' బహు కోస్తారుగా 
అందంతోటి పనిలేదయ్యా,. ఆడదిఅయి'తే చాలుగదయ్యా 
పెసాయిస్తే పల్టీకొడతారయ్యా మిమ్మెరుగుదుమయ్యా, ॥మా॥ 


: పెళ్ళిపెత్తనం పెద్దలచేతుల్లో నిది, మనబడాయి చెల్లనిచోటది 
' పేమించటమే oom ర పిలల కనడం నీవంతు 
లోకంలో జరిగేదే ఈతంతు, ఎట నీకు తెలుసు ॥కొండ॥ 


; పర్షులు చెప్పినట్టు తె తెయయని 
ఆడే బొమ్మలా aa ఆహాహా బలె దద్దమ్మలా 
పప్పుదప్పళం గారండి - తదు 

తప్పు నొప్పు కున్నారండి 

ఇప్పటికైనా కోతలు ఆపాలయ్యా 

డాబెందుకయ్యా -- ॥మార॥ 
ఆనంద్‌: కొండమోై - బంగారపు కొండ మ్మో 
కొండ: మారయ్యో - ఓ ఏక మారయ్యా -- -- 


ea . 3 * * 


“టె క్ని షియునంలు 


ల 


కధ = మాటలు ple విని శెట్టి 
ఆ(తేయ, శ్రీశ్రీ 

కొసరాజు 
వేణు 
కృష్ణారావు 
తారకా పల్లి సిటీన్‌ 

(విజయవాడ) 
ఎన్‌. ఎమ్‌. శంకర్‌ 
నృత్యం వై వెంపటి సత్యం 
సహాయదర్శకులు _ ... క. రాఘవేందరావు 
క. వర్యపసాదరావు 

దర్శకుడు, నిర్మాత : 


పి. పుల్లయ్య ౨. ఏ... . వి. వెంకటేశ్వర్లు 2. ఏ. 


౧ 
క్ల విడుదల: 
విజయ పిక్చర్సు, 
విజయవాడ - గుంతకల్‌. 
శ్ర గాయత్రీ (పైన్‌, విజయవాడకి. . 


కాడలా IN Gn 


| 


న 
— 


Uy 


| 


